అథ సపమోంధ్యాయః 
పార్వతి బాల్యము 
[బహ్మూవాచ | 


తతో మేనా పురస్సావై సుతా భూత్వా మహాద్యుతిః | చకార రోదనం 
తత లౌకికీం గతి మాఢితా || 1 


అరిషశయ్యాం పరితస్సుద్విసారి సుతేజసా | నిశీధ దీపా విహతత్విష 
ఆసన్నరం మునే || 2 


శుత్వా తదోదనం రమ్యం గృహస్థాస్పర్వయోషితః | 
జహృషుసన్సం్యభమాత్తతాః పీతిపురసరాః || 3 


తచుుద్దాంత చర శీఘ్రం శశంస భూభృతే తదా | పార్వతి జన్మ 
సుఖదం దేవ కార్యకరం శుభమ్‌ || 4 


(బహ్మ ఇట్లు పలికెను- 


మహా తేజస్వినియగు ఆమె అపుడు మేన యెదుట కుమార్తెయై 
జన్మించి లోకపు పోకడననుసరించి రోదించెను (1). ఓ మహర్షీ!ఆమె 
పరుండిన మంచము చుట్టూ వ్యాపెంచిన ఆమె యొక్క గొప్ప 
తేజస్సుుచే, ర్యాతియందు కూడా అచటి దీపములు వెనువెంటనే 
వెలవెలబోయినవి (2). ఇంటియందలి |స్తీలందరు ఆమె ఏడుటను 
వినిరి. ఆ ఏడుపు మనోహరముగ నుండెను. వారు తొందరగా 
అచటకు వచ్చి, గ్రేమతో ఆనందముతో పులకించిరి (3). అపుడు 
దేవ కార్యమును సిదింపజేసే, సుఖకరము శుభకరమునగు ఆ పార్వతి 
పుట్టుటను గూర్చి హమవంతుని అంతఃపుర పరిచారకుడు ఆ 
రాజునకు శీఘమే తెలిపెను (4). 


తచుుద్దాంతచరాయాశు పుతీజన్న్మ సుశంసతే | సితాత పతం 
నాదేయమాసీత్తస్య మహీభృతః || 5 


గతస్తత గిరిః ప్రీత్యా సపురోహిత సద్విజః | దదర్శ తనయాం తాం తు 
శోబమానాం సుభాససా || 6 


నీలోత్సలదలశ్వ్యామాం సుద్యుతిం సుమనోరమామ్‌ | దృష్టా చ తా 
దృశిం కన్యాం ముమోదాతి గిరీశ రః || 7 


సర్వే చ ముముదుస్తత పౌరాశ్ప్వ పురుషాస్‌త్‌ర్సియః | తదోత్సువో 
మహానాసీన్నేదుర్వాద్యాని భూరిశః || 8 


ఆ పర్వత రాజునకు కుమార్తె జన్మించినదను శుభవార్తను చెప్పిన ఆ 
అంతఃపురపరిచారకునకు తన శ్వేతచ్చుత్రమును దానము చేయుట 
విడూరమనిపించలేదు (5). ఆ శెలరాజు పురోహితునితో, 
[బాహ్మణులతో గూడి ఆనందముతో అచటకు వెళి గొప్ప కాంతులతో 
శోభిలుచున్న ఆ కుమార్తెను చూచెను (6). నల్లకలువ రేకుల వలె 
శ్వామలవర్తము గలది, గొప్ప కాంతులతో మనస్సును 
రంజింపజేయునది అగు అట్టి కన్యను చూచి ఆ పర్వత రాజు మిక్కిలి 
ఆనందించెను (7). అచటనున్న పురుషులు, (స్తేలు, అందరు 
పౌరులు కూడ ఆనందించిరి. అపుడు గొపు ఉత్సవము జరిగెను. 
అనెక వాద్యములు మోగించబడినవి (8). 


బభూవ మంగలం గానం నవుృతుర్వారయోపితః | దానం దదౌ 
ద్విజాతిభ్యో జాతకర్మ విధాయచ || 9 


అధ ద్వారం సమాగత్య చకార సుమహోత్సువమ్‌ | హిమాచల; 
ప్రసన్నాత్మా భిక్తుభ్యో 


దవిణం దదౌ || 10 


అధో ముహూర్తే సుమతే హిమవాన్ముభిస్పహ | నామాకరోత్సుతాయాస్తు 
కాలీత్యాది సుఖ (పదమ్‌ || 11 


దానం దదౌ తదా ప్రీత్యా ద్విజేభ్యో బహు సాదరమ్‌ | ఉత్సవం 
కారయామాస వివిధం గానపూర్వుకమ్‌ || 12 


మంగల గానములు పాడబడెను. వారాంగనలు నాట్యమును చేసిరి. 
హిమవంతుడు జాతకర్మను చెసి బాహ్మణులకు దానమునిచ్చాను 
(9). అపుడు హిమవంతుడు సింహద్వారము వద్దకు వచ్చి, గొప్ప 
ఉత్సువమును చేసెను. ఆయన ప్రసన్నమగు మనస్సు గలవాడై 
భికుకులకు ధనము నిచ్చెను (10). ఓ సుబుధీ! హిమవంతుడు 
శుభముహూర్తమునందు మునులతో గూడి ఆమెకు కాళి మొదలగు 
సుఖకరమగు పేర్లను పెట్టిను (11). అపుడాయన మిక్కిలి 
ఆదరముతో [బాహ్మణులకు దానమునిచ్చాను. మరియు వివిధ 
గానకచేరిలతో గూడిన ఉతృవమును చేయించెను (12). 


ఇతం కృత్వోత్సువం భూరి కాలీం పశ్యన్ముహుర్మహుః | లేభే ముదం 
సపత్నీకో బహుపుతో5పి భూధరః || 13 


తత సా వవృధే దేవీ చార్వంగీ చారుదర్శనా | ద(ధే చానుదినం 
రమ్యాం చందబింబకలామివ || 14 


కులోచితేన నామ్నా తాం పార్వతి త్యాజుహావ హ | బంధుప్రియాం 
బంధుజనస్సాశిల్య గుణ సంయుతామ్‌ || 15 


ఏవం సా కాలికా దేవీ గిరిరాజగృహే శివా | గంగేన వర్షసమయీ 
శరదీవాథ చందికా || 16 


ఆ హిమవంతుడు అనేక పృతులు గలవాడైననూభార్యతో గూడి ఈ 
తీరున పెద ఉత)వమును చేసి, ఆ కాళిని మరల మరల చూచుచూ, 
ఆనందమును పొందాను (13). సుందరమగు అంగములతో చూడ 
చక్కనైన ఆ దేవి అచట ప్రతి దినము సుందరమగు శుక పక్షచం[ద 
బింబము వలె పెరుగబజొచ్చాను (14). బంధువులకు ఇష్టురాలు, 
మంచి శీలముతో గుణముతో కూడియున్నది అగు ఆమెను 
బంధుజనులు కులమునకు తగిన'పార్వతి' అను పేరుతో 
పిలువజొచ్చిరి (15). ఆ ఉమాదేవి హిమవంతుని గృహములో 
వరకాలమందలి గంగవలె, శరత్కాలమందలి వెన్నెలవలె 
(పకాశించను (16). 


ఉమేతి మాత్రా తపసే నిషిద్దా కాలికా చ సా | పశ్చాదుమాఖ్యూూం 
సుముఖీ జగామ భువనే మునే || 17 


దృష్టిః పుుతవతో5ప్య్వదైేస్త స్మింస్త్పృప్తిం జగామ న | ఆపతే పార్వతీ 
త్యాష్యే సర్వసౌభాగ$ సంయుతే || 18 


మధో రనంతపుష్పుస్య చూతే హి భమరావలిః | విశేషసంగా భవతి 
సహకారే మునీశ్వర || 19 


పూతో విభూషితశాాపి న బభూవ తయా గిరిః | సంస్కారవత్యేవ గిరా 
మనీషీవ హిమాలయః || 20 


ఓ మహరీ! భవిష్యత్తులో ఆ కాళి తపస్సునకు పక్రమించగా, 
తలి'ఉమా (అబ్బే, వద్దు)' అని నిషేధించును. అప్పటి నుండియూ 
ఆ సుందరికి ఉమ అను పేరు లోకములో ప్రసిద్దిని గాంచెను (17). 
హిమవంతుడు పుుతసంతానము గలవాడే. అయిననూ, 
సర్వసాభాగ్యవతి యగు పార్వతెయను పు।తెికను ఎంత చూచిననూ, 
ఆతనికి తనివి తీరలేదు (18). వసంతర్తువు యందు అనంత 
సంఖ్యలో పుపష్పుములున్ననూ, తమ్మెదల దండు మామిడి చెట్లు పై 
విశేష ప్రీతిని కలిగియుండును గదా! ఓ మహరీ! (19) 
సంస్కారవంతమగు వాక్కుచె విద్వాంసుడు వలె ఆ హిమవంతుడు 
ఆమెచే పవితెతుడాయిను. మరియు అలంకృతుడాయిను (20). 


పభామహతా; శిఖయేవ దీవో భవనస్య చ | (తిమాగ్గయేవ సన్మార్గ 
స్తద్వధిరిజయా గిరిః || 21 


కందుకైః కృ(షతిమైః పుతైసృభీమధ్యగతా చ సా | 
గంగాసైకతవేదిభిర్చాలేక రేమే ముహూర్ముహుః || 22 


అధ దేవీ శివా సా చోపదేశ సమయే మునే |పపాఠ విద్యాస్సుప్రీత్వా 
యతచిత్తా చ సద్దురోః || 23 


గొప్పు కాంతులను విరజిమ్మే అగ్ని శిఖతో దీపమువలె, మందాకిని 
(పాలపుంతుతో [బహ్మండములోని నక్షత మారమువలా, 
హిమవంతుడు గిరిజతో కూడి |పకాశించాను (21). ఆమె 
బాల్యమునందు సుఖురాం[డతో గూడి గంగానది యొక్క 
ఇసుకతిన్నాలపె బంతులతో, ఆట బొమ్మలతో చిరకాలము 
కీడించెను (22). ఓ మహర్షీ! తరువాత ఆ శివాదేవి విద్యా రంభ 
సమయములో ఆరంభించి, సద్గురువు వద్ద నుంచి పరమ ప్రీతితో 
మనస్సును లగ్నము చేసి విద్యలను స్వీకరించి పఠించెను (23). 


(పాక్తనా జన్మ విద్యాస్తాం శరదీవ ప్రపేదిరే | హంసాళి స్స్వర్ణద్‌ నక్త 
మాత్మభానో మహౌషథిమ్‌ || 24 


ఇతం సువర్షితా లీలా శివాయాః కాచిదేవ హి | అన్యలీలాం 
పవక్షే5హం శృణు త్వం గడేమతో మునే || 25 


ఇతి ఢీ శివ మహాపురాణ రుద సంహితాయాం పార్వతీ ఖండే 
పార్వతి బాల్య లీలావర్తనం నామ సప్తమో5ధాయః (7). 


ఓ మహర్షీ! ఈ తీరున నేను అనిర్వచనీయమగు శివాలీలను చక్కగా 
వర్సించితిని. మరికొన్ని లీలలను చెప్పగలను. నీవు 
(పేమపూర్వుకముగా వినుము (25). 


శీ శివ మహాపురాణములో రుద సంహితయందు పార్వతీ ఖండలో 
పార్వతీ బాల్యలీలల వర్షనమనే ఏడవ అధ్యాయము ముగిసినది (7). 


